సింధు మీద దండ యాత్ర 


॥ి 
|| న aT: 


శ (J 
J (ఇ క్ష్‌ క్‌ గ 
(1 క్‌ క i 
Y= lal 
[| | 


rT 


చారిత్రిక విషయము-= 


సేకరణ వారణాసి శ్రి రామ కృష్ణ_.2-7-723 


ఉమయ్యద్‌{UMayyుad } అనే అరేబియెన్‌ తెగ వారు క్రీస్తు శకము 
711లో సింధు == లేదా ఒక్కొక్క సారి హిందూ అని పిలవ బడే 
ప్రాంతము మీదకు దండ ఎత్తి వచ్చారు - అప్పటినుండీ ఈ కధ 
మొదలు అవుతుంది.[] ఈ సింధు ప్రాంతము - సముద్రపు తీరము 
కలిగి నేటి గుజరాత్‌ కి ఆనుకొని ఉండేది [], 


ఉమయ్యద{UMayyad ) అనే ఈ అరేబియెన్‌ ప్రాంతీయులు 
మొహమ్మద్‌ ప్రవర్త యొక్క బోధనలనుఅనుసరించి జీవించే వారు. 
వీరు అరేబియన్‌ సముద్రము లోనుండి ప్రయాణించుకుంటూ వచ్చి 
భారత దేశమును దాటుకుంటూ , శ్రీలంక వరకూ వెళ్లి 


వర్తక వాణిజ్యాలు చేసేవారు . ఇంత సుదీర్గ ప్రయాణములో సింధు 
ప్రాంతము వారికి అత్యవసర మైన విడిది ప్రాంతం గా మారింది [] మన 
విజాయవాడ 100 హైదరాబాద్‌ ప్రయాణం లో ఎదో ఒక హోటల్‌ వద్ద 
కాఫీ టిఫిన్‌ కి ఆగుతాము చూడండీ అట్లా అన్నమాట [] అయితే 
అప్పటి వరకూ అరేబియా నుండి హిందూ లేదా సింధుకు నేల మార్గాలు 
ప్రాచుర్యం లో లేవు - అంటే మార్గములు వున్నవి కానీ జనము వాటిని 
వాడుట లేదు [] అరేబియా వారు తమ విలువైన వ్యాపారపు సరుకుల 


ను అరేబియా సముద్రముకుండానే ఎగుమతి దిగుమతులు 
జరుపుతూ ఉండేవారు [] నిత్యమూ తిరిగే ఈ అరేబియా ఓడల మీద 
"పెరేట్లు" అని పిలవబడ్డ - భయంకరమైన సముద్రపు దొంగలు దాడి 
చేస్తూ ఉండేవారు .[] 


ఆ దొంగలు ఏర్పరిన నష్ట ము- కష్టము నుండి ఉద్భవించిన పరిస్థితుల 
వల్ల == ఉమయ్యద్‌ తనే. అరేబియన్‌ జాతి వారు ఒక రాయ బారి ద్వారా 
రాజా దహిర్‌ ని కలిసి " మీరు కనుక మాకు మా వర్తకంలో ను 
దొంగలను అణిచి వేయటంలోనూ తగిన సహాయము అందించితే -- 
మేము మీకు వత్తాసుగా నిలిచి, మీరు మీ శత్రువులను = ఆ సముద్రపు 
దొంగలను అణిచి వేయటానికి అవసర పడు సైన్యమును ఇస్తాము " 
అని ప్రతి పాదించారు[] ఈ ప్రతి పాదన అందుకున్నది సింధు ప్రాంతానికి 
రాజు అయిన హిందూ బ్రహ్మణ డు రాజా దహిర్‌. [] 


కూ చారిత్రక నేఫథ్యం కూ 


రాజా దహిర్‌ అంగీకరించటం వల్ల ఉమ్మద్‌ సైన్యము సింధు లేదా 
హిందూ ప్రాంతము లోనికి ప్రేవేసించింది .ఈ తరువాత -- వీరి ఉనికిని 
చూసుకొని- { అంటే అన్న వున్న వూరికి తమ్ముడు వచ్చి నట్లు } 
అరేబియా దేశాలలో తిరుగుబాట్లు చేసి రాజ్య బహిష్కరణ శిక్షకు గురి 
అయినా వారు= దొంగలు , మోసగాళ్లు వంటి వారు సైనికులుగా మారి 
సింధూ ప్రాంతానికి చేరుకున్నారు అని చెరిత్ర చెపుతోంది [] .వీరు 
ఎక్కడో ఒకక్కడ బ్రతికి వుండటము అంటే - పక్కలో బల్లేన్ని పెట్టుకొని 
పాడుకోవటమేనని - ఏనాటికైనా వారి వల్ల తమకు ముప్పు తప్పదు 
అని భావించిన అరేబియా పాలకులు - కూఈ తిరుగు బాటు దారులను 
తిరిగి అరేబియా కి అప్పచెప్పవల సినది కూ అని రాజా దహిర్‌ మీద 
ఒత్తిడి తెచ్చారు [అంతే కాకా వీరితో పాటు మేడ్స్‌ అని పిలవబడే 
-సింధూ జాతివారిని కూడా తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు [] 
రాజా వారు దీనికి తిరస్కరించారు [] 


మెడ్‌ లు అనే తెగ వారు వారు ఎక్కడినుండో వచ్చి అప్పటికే సింధు 
ప్రాంతములో- నేటి గుజరాత్‌ లోని కచ్‌ అనే ప్రాంతంలో వున్న భారతేతర 
తెగలు వీరు ఓడలకు సంభందించిన నిర్మాణపు పనులు మరియు 
ఓడరేవుల పనులల్లో ఆరితేరిన తెగ [] అరేబియా దేశపు నౌకలు 
మరమ్మత్తులకు అని కచ్చి తీరాన్ని చేరినపుడు - వీరు ఆ ఓడల లో" 
గానా బజానా " కోసం వుండే ఆడవారిని తమ స్వంతం చేసుకుంటూ 
అరేబియా వారికి వారి ఆనందము దూరము చేసి - అరేబియా వారి 
శత్రు వర్గంలో చేరి పోయారు [] సముద్రపు దొంగల లాగా ఈ మెడ్‌ లు స్తే 
జలు అమల [] గానా బజానా నేర్చిఓడలో వినోద కాలక్షేపము 
ఇచ్చే స్తిని పోగొట్టుకోవటం అంత మజాకా కాదు . [] తదుపరి ఓడ 
ప్రయాణముపట్ల నావికులకు ఆసక్తి ఉండదు -- అదీ సమస్య [] అంతే 
కాకా ఒక నర్తకి ఒక నావికునకు ప్రేయసి అయ్యే వీలు కూడా వుంది [1 
నేడు , ఒక యువకుడు మరొక యువకుని పరుసులో నుండి అతని 
ప్రేయసి ఫోటోని దొంగిలించి దానికి పటం కట్టించి తన ఇంట్లో వేలాడదీస్తే 


- ఏమిటో? మరియు ఎంతనో ? ఇది అంతకు లక్షల రెట్లు గా వున్నది 
అని అరేబియన్లు ఫీల్‌ అయినారు అనుకోవాలి.[] అందువల్ల ఈ మెడ్స్‌ 
ను తమకు అప్పగించవలసినదేనన్న విషయం మీదా ఉమ్మద్‌ లు 
ఉడుం పట్టు పట్టారు .. దీనికి సింధు రాజు దాహిర్‌ తన వ్యతిరేకత 
తెలియ చేసారు |]. 


[1[ల౧తమ దేశం లో తిరుగుబాటు దారులుగా ముద్ర బడి సింధులో 
తల దాచుకున్న తమ శత్రువులను స్వాధీనంలోకి తెచ్చుకోని వారిని 
దండింపాలని -- పనిలో పనిగా మేడ్స్‌ అనే వారిని కూడా తమ 
బానిసలను చేసుకొని = ఓడలు బాగు చేయటంలో వారికి గల 
నైపుణ్యాన్ని తమ స్వంతాని వాడుకోవాలన్న కోరిక ఎక్కువకాగా వీరు 
-- సింధు రాజు దహిర్‌ మీదకు, నేల మార్గాన దండెత్తి వచ్చారు . [] ఈ 
దండ యాత్రకు హజిబ్‌ అనే అతడు సారధ్యము వహించి , 6,000 
Syrian కాలిబంట్లను , 6000 ఆస్వక దళంను , మరో 6000 ఒంటెల 
మీద వుండే సైన్యమును - మరో 3000 సరుకులు మోసే ఒంటెల తో ను 
సింధు పైకి దండ యాత్రకు వచ్చాడు [] ఇతని వెంట -- ఇతని 
మేనల్లుడు Muhammad bin Qasim అనే అతనుకూడా సింధు 
వచ్చాడు[] ఇతని స్వాధీనంలో వున్నా తుపాకీ సైనికి దళము వేరే 
ఒకటి, సముద్ర మార్గము మీదుగా సింధుకు వచ్చింది []. 

కాఈ దండయాత్రలోనే సింధు రాజు - చిట్టా చివరి స్వతంత్ర హిందూ-- 
బ్రహ్మణ రాజు రాజా దహిర్‌ ఓడింప పడ్డారు కూ 


కాాసింధు మీద దండ యాత్రకకూ 31-7-23 


మొదటి భాగము తరువాత గా వారణాసి శ్రి రామ కృష్ణ చే రాయబడిన 
-రొంద్‌ భాగము 


[] సింధు మీద దండ యాత్ర లో రాజా దాహిర్‌ మీద - గెలిచి న 
తదుపరి ఇబ్రహీం ఖాసిం-- అనే సైన్యాధిపతి ఒడి పోయిన బ్రాహ్మణ 
రాజు దహిర్‌ స్థానంలోకి - అప్పటికే బ్రాహ్మణ జాతిలో సంపన్నులైన 
ఒక వ్యక్తిని రాజును చేసాడు .[] అంతే కాక అతనికి చెందిన 
బ్రాహ్మణులకు- గౌరవ పదవులు - మాన్యాలు - మాణిక్యాలు ఇచ్చాడు 
[] 

ఖాసిం ఈ రకముగా బ్రాహ్మణులను మాత్రమే ప్రోత్సహించటం 
బ్రాహ్మణేతర తెగలకు నచ్చలేదు [] చాలాకాలం పాటు బ్రాహ్మణులకు 
దొరికిన ఈ గౌరవం పట్ల ఇతర జాతుల వారికి అప్పటికే కంటగింపు 
ఉన్నది [] 


జాట్‌ అనే జాతి వారు - ముతక బట్టలు మాత్రమే ధరించి -- చెప్పులు 
అనేవి ధరించకుండా చేతులలో పట్టుకొని - కుక్కని ఒక దాన్ని వెంట 


పెట్టుకొని తిరగాలని బ్రాహ్మణులు చేసిన నియమము ఒకటి వున్నది 
[] ఈ నియమము మరింత కఠినముగా అమలుపరచ బడింది [] 
Qasim - ఇచ్చిన ఈ సపోర్ట్‌ వల్ల- అప్పటి బ్రాహ్మణులకు, వారు 
పాటించే ఆచారాలకు మరింత ప్రోత్సాహం లభించి నట్లు అయ్యింది[] 


పైరకము అయిన కఠిన ఆచారాల ఒత్తిడికి తిరిగి గురి అయినా వారు = 
యుద్ధములో ఓడిపోయినా సింధు రాజుయొక్క పాలన ఏ బాగున్నది 
భావించి అతన్ని బలపరిచారు . వీరిని తూర్పు జాట్లు అన్నారు ] 
పూర్వపు రాజు దాహిర్‌ పాలన కన్నాకూడా ఈ కొత్త వారి రి పాలన ఏ 
బాగున్నది అని భావించిన కొందరు = కొత్త రాజా లనే బలపరిచారు [] 
వీరిని పశ్చిమ జాట్లు అనేవారు వీరు -- రాజా దాహిర్‌ ని 
వ్యతిరేకించారు [] 

తూర్పు వున్నప్పుడు పడమర ఉండకు తప్పదు కదా ? అట్లాగా = 
కాసిం అజమాయిషి లో వున్నరాజ్య ప్రజలు తూర్పు పడమరల లాగా 
విడిపోయారు [] 


అప్పుడు కాసిం బ్రాహ్మణాలు పట్ల తన కి గల ఉదార దృష్టిని గాలికి 
వదిలివేసి -- తన దృష్టని, అలజడులు సృష్టిస్తున్న జాట్‌ తెగ వెపు 
మరియి లోహానా అని పిలవబడే మరో తెగ వైపు తిప్పాడు [] 
అప్పుడు కాసిం కి మరియు ఈ జాతుల మధ్య యుద్దాలు జరిగాయి 
[] ఇప్పటినుండే హిందూ తెగల మధ్య , అరేబియానుండి వచ్చిన 
తెగల మధ్య యుద్దము లు మొదలు అయినవి [] ఈ యుద్ధాలనుండే 
అరేబియా వారి యుద్ధ ప్రీతిని - క్రూరత్వాన్ని హిందూ రాజులు - 
ప్రజలు గుర్తిచటం తప్పని సరి ఐయినది [] 


ఈ తెగల మీద యుద్దాలలో విజయము పొందినాక కాసిం -- మిగతా 
హిందూ రాజులందరికినీ --" మీరు మాకు లొంగి పోవాల్సినది - మా 
మతమును పాటించ వలసినది --" అని లేఖలు పంపాడు [1 

కానీ "నేను లొంగి పోతాను" అని సమాచారం ఇచ్చిన వారి మీదకు 
కూడా తన సైన్యాన్ని పంపేవాడు [] అప్పుడు సూరత్‌ ప్రాంతానికి 
రాజులైన వల్లభి మైత్రకాస్‌ (Maitrakas of Vallabhi) అనే వారు 
-- కాసిం తో శాంతి ఒప్పందానికి వచ్చారు [] కానీ కాసిం శాంతి 
ఒప్పందాలను పరిగణలోకి తీసుకోకుండా " అరేబియా లో వున్నా 
మా ప్రభువు నుండి - మీ మీద దాడి చేయవలసినది అని ఆజ్ఞలు 
అందినవి = మీరు యుద్దమునకు రావాల్సినదే -- అని చెపుతూ 
కానూజ్‌ రాజ్యము మీదకు ఒక ఫదివేల సైనయముతో దండ ఎత్తి 
వెళ్ళాడు [] 


దీన్ని బట్టి మనము వారి యుధ్ధ కాముకత్వాన్ని గ్రహించాలి [] ఈ 
కానూజ్‌ యుద్దము ఫలితము ఏమిటో చరిత్రలో రాయబడలేదు [] 


కిరాజ్‌ అనే యుద్ధము జరిగినది అని మాత్రము లిఖించ బడి వున్నది 
[] హిమాచల్‌ నుండి కాశ్మిర్‌ కు దారి తీసే ప్రాంతాన్ని "కీరా" అనే 
పేరుతో హిమాచలీయులు పిలిచేవారు గ ." కీరా "అనగా లోయ అని 
వారి భాషలోని ఆ మాటకు అర్దము ] ఈ కీరా యుద్ధమే కిరాజ్‌ 
యుద్దము కావొచ్చును అని కొందరు అభిప్రాయం పడ్డారు [] ఆ 
తరువాత ఖాసీం స్వయంగా బయలు దేరి - పశ్చిమ పంజాబు 
ప్రాంతము వేపు వెళ్ళాడు [] అందువల్ల అంతకు ముందు జరిగినది 
కానూజ్‌ మీద కాదు అని - హిమాచల ప్రదేశ్‌ లో వున్నా కీరా వాలీ 
అయ్యివుంటుందని ఊహించ వలసి వచ్చింది [] ఇదిలా ఉండగా - ఈ 
కాసిం అను నతడు = అరేబియా లో ఉన్న తన ప్రభువు చేత వెనక్కి 
పిలవ బడినాడు [1] ఇతని వెనక్కు పోవటంతో -- హిందూ 
రాజులందరూ తిరిగి తమ రాజ్యాలను చేజిక్కించుకున్నారు [] 


ఈ కాసిం అరేబియాకు తిరిగి వెడుతూ 715 వ సంవత్సరం లో దారిలో 
నే మరణించాడు [] ఖాసీం యొక్క ప్రభావము పూర్తి మూడు 
సంవత్సరాల పాటే హిందూ లేదా సింధు ప్రాంతం మీద ఉన్నది [] ఈ 
సమయములో అరేబియా కి ఖలీఫా అయిన రొండొ ఉమర్‌ - కొంత 
ఉదార మైన మత స్వభావము గల మనిషి [] . ఈయన హిందూ 
రాజులందరికి నీ " మీబు పాలితులు = మీరు మా మతమునకు 
మారి మా సామంతులుగా వుండవల్సింది - అప్పుడు మేము మరింక 
మీ జోలికి మరింక రాము " అని కబురు పంపాడు [1 దీనితో అప్పడు 
సింధు ప్రాంతపు రాజులు - ఇతర రాజ పురుషులు తమ పేర్లను 
ఇస్లాం మతానికి అనుగుణంగా మార్చు కున్నారు [ భయం వారిచేత 
ఆ పని చేయించింది అనుకో వవల్సి వున్నది [1 


అరేబియా జాతుల వారు హిందూ ప్రాంతానికి వచ్చు దారిలో - అనేక 
జాతులు వారు వారితో కలిసి - మేమూ - ముస్టిములమే అని 
చెప్పుకుంటూ -- హిందూ దేశ ప్రవేశం చేసాబు [] అల్లాగా సింధు 
ప్రాంతానికి వేరు వేరు జాతుల వారు వచ్చి, సింధుకు అనేక 
నాగరికతలు పరిచయం చేశారు [1 అరేబియావారితో పాటు వచ్చిన 
వారు కూడా - తమ పేర్లను ముస్లిం పేర్లగా మార్చుకున్నారు [] 
మన ము భ్రాతా దేశములో గమనించే భిన్న సంస్కృతులకు ఇదే 
మూలము [] క్రమంగా అప్పటి సింధు ప్రాంతములో ముస్లిం లు 
అధికము అయ్యి - ఎదీ జక పదవిలో వున్న ముస్లిములు అత్యంత 
గౌరవము పొందారు = వీరు ఎన్నో సామాజిక మార్పులకు 
కారకులయ్యారు [] ముస్లింలలో అత్యంత గౌరము పొందినది 
ముస్లిము ప్రవక్తలు [] వీరిలో కొందరు భారతీయ ధర్మాలతో 
పరిచయం కలిగించుకొని = వాటిని తమ అరబ్‌ దేశం వరకూ తెలియ 
పరిచారు [] హిందూ ధర్మాల ఆధారంగా కొన్ని ఇస్లామిక్‌ న్యాయ 
సూక్తులు కూడా రాసారు [] 


అప్పట్టి నుండీ అరబ్బీల గురించి హిందువులకు - హిందువుల 
గురించి అరబ్బీ లకు తెలిసింది [] ఈ తెలుసుడు తరువాత కొందరు 
ముస్లిం రాజులు హిందూ ధర్మము పట్ల సానుకూల దృక్పదం 
ఏర్పరుచుకొని - మత సామరస్యాన్ని పాటించాబు . అందువల్లే 
ఇస్తాముని - బలవంతముగా అమలు పరిచిన ప్రభువులతో పాటు = 
మత సామరస్యాన్ని పాటించిన పాలకులను కూడా మన చరిత్ర రుచి 
చూపింది [] 


ఇక్కడికి, రొండు భాగములుగా ఈ వ్యాసము సంపూర్ణము అయినది 


